4 

3 

్గ 

4 

a 
; 
2 
7 


https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


Kiron Type Institute 


1 శ్రీ అర్జున కృత ॥ 
శ్రీ దుర్గా స్తోత్రమ్‌ - భవారముతో, 


అస్య శ్రీ దుర్గా స్తోత మహా మంత్రస్య - బదరి 
నారాయణ బుషిః - అనుష్టుపృందః - శ్రీ 
యోగ దేవీ దేవతా - మమ సర్వాభీష్ట సిధ్ధ 
వినియోగః 


ఓం [హిం దుం దుర్గాయై నమః 


01. నమస్తే సిద్ద సేనాని ఆర్యె మందరవాసిని। 
కుమారీ కాళీ కాపాలి కపిలే కృష్ణపింగళే॥ 


సిద్దులకు సేనానిగా ఉండి, పూజింపదగినదై, మందర అరణ్యములలో 
నివసించునది, మహా కాలిగా, కపాలములను ధరించి గోధుమరంగు, నలుపు 
వర్ణముతో ప్రకాశించునది అయిన దుర్గా మాతకు నమస్కరిస్తున్నాను. 


02. భదకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే 
చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ! 


చండుని వధించి, ఈ సంసార సాగరమును దాటించగలది, దయ కలది, 
అయిన మహో కాళీకి నమస్మరించుచున్నాను.. 


Kiron Type Institute 


Kiron Type Institute 2 


| 08. కాత్యాయని మహాభాగే కరాలీ విజయే జయే 
| _శిఖిపింఛధ్వజధరే నానాభరణభూపషితే॥ 


కాత్యాయన మహర్షి పుత్రికగా, తన కరాళ స్వరూపముతో విజయమును 
సాధించినది, నెమలి ఈకలను తన ధ్వజముపై ధరించినది, అనేకములైన 
ఆభరణములను ధరించిన దుర్గా మాతను స్మరిస్తున్నాను. 


04. అట్టశూలప్రహరణే ఖద్గభఖేటకధారిణి 
గోపంద్రస్యానుజే జ్యేష్ట నందగోపకులోద్భవె॥ 


భయంకరమైన శూలమును, కత్తిని, డాలును ధరించినది, మహామాయగా 
కృష్ణునికి సోదరియైనది, నందగోకులమున జన్మించినది అయిన దుర్గా మాతకు 
నమస్మరించుచున్నాను. 


05. మహిషాసృక్రియే నిత్యం కౌశికి పీతవాసినీ। 
అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియ॥ 


మహిష రక్త పానాసక్తవై, కౌశికీ రూపమున ఉద్భవించి, పీతవస్త్ర ధారిణిగా, 
యుద్ధమున నక్కల రూపములో అసురులను సంహరించిన దుర్గా మాతకు 
నమస్కరిస్తున్నాను. 


06. ఉమె శాకంబరి శ్వేతే కృష్ణ కెటభనాశిని। 
హిరణ్యాక్షి విరూపాక్షీ సుధూ[మాక్షీ నమోస్తుతే॥ 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


AE nE ME 
soto ల 3౪m యె 


ఉమా, శాకంబరీ రూపములలో శ్వేత కృష్ణ వర్ణములు కలిగి, కైెటభుని 
“| మర్దించి, స్వర్ణవర్ణముతో వర్ణించనలవికాని నేత్రములు కలది అయిన దుర్గా మాతకు 
నమస్మరించుచున్నాను. 


07. వెద[శ్రుతి మహాపుణ్య బ్రహ్మణ్య జాతవేదసి। 
జంబూ కటక చైత్వేషు నిత్యం సన్నిహితాలయె॥ 


శృతి, వేదముల స్వరూపమై [బహ్మకు ఆధార స్వరూపిణివై జంబూ వృక్ష 
స్వరూపములో ఆలయములలో వసించు దుర్గా మాతకు నమస్కరిస్తున్నాను. 


08. త్వం బ్రహ్మ విద్యా విద్యానాం మహా నిద్రా చ దెహినామ్‌। 
స్కంద మాతర్భగవతి దుర్గి కాంతార వాసిని॥। 
జ్ఞానములలో బ్రహ్మ విద్యవు నీవు. జీవులలో మహా నిద్రవు ను సృందునకి 


తల్లివి నీవు. ఎవరూ దరిచేరలేని పర్వతములలో వసించు దానవైన దుర్గా మాతకు 
నమస్కరిస్తున్నాను. 


09. స్వాహాకార స్వధా చైవ కలా కాష్టా సరస్వతీ 
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే॥ 


దేవతలకు ఆహారమైన స్వాహా రూపవు, పితృదేవతలకు ఆహారమైన స్వధా 
రూపవు, కాలస్వరూపవు, సరస్వతీ స్వరూపవు, సావిత్రీ స్వరూపవు, వేదమాతవ. 
వేదముల అంతరాత్మవు ఆయిన దుర్గా మాతకు నమస్మరించు చున్నాను. 


Kiron Type Institute మ 


Kiron Type Institute 


110. కాంతార భయ దుర్లేషు భక్తానాం చాలయేషు చ 
| నిత్యం వససి పాతాళే యుద్దే జయసి దానవాన్‌॥ 
పర్వత సమానమైన కష్టములనుండి భక్తులను రక్షించి, పాతాళములో 
నివసించే రాక్షసులను నిర్జించే దుర్గా మాతకు నమస్కరిస్తున్నాను. 
11. త్వం జంభనీ మోహినీ చ మాయా హ్ర్‌ః శ్రీస్తథెవ చ। 
సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా॥ 
నశింపచేయుదానవు, మాయా స్వరూపిణివి, హీ శ్రీ శబ్దరూపవు, సంధ్యా 


రూపవు, ఉరుమును ధరించినదానవు, సావిత్రీ మాతా స్వరూపమైన దుర్గా మాతకు 
నమస్కరిస్తున్నాను. 


12. తుష్టిః పుష్టి ర్భృతిర్దీప్తి శ్చం[దాదిత్య వివర్ధిని। 


థి 


భూతిర్భూతి మతాం సంఖ్యే వీక్ష్యసే సిదచారణః॥। 


థి ల్లు 


తృప్తి పుష్టి స్వరూపము, మెరుపువంటి వగ స్వరూపిణివి, సూర్య చంద్రుల 
శక్తిని పెంపొందించుదానవు, సిద్ధ చారణులచే స్తుతించబడే దుర్గా మాతకు 
నమస్మరిస్తున్నాను.. 
13. స్తుతాసి త్వం మహాదేవి విశుద్దె నాంతరాత్శనా। 
జయో భవతు మే నిత్వం త్వత్ససాదా[దణాజిరె॥ 


ఓ దుర్గా మాతా నెను నిన్ను పవిత్రమైన , నిష్కళంకమైన హృదయముతో 
వార్జించుచున్నాను. నాకు సర్వే సర్వత్రా విజయమును ప్రనాదించుము. 


// ఇతి శ్రీ అర్జునకృత శ్రీ దుర్గా స్తోత్రమ్‌ సంపూర్ణమ్‌ // 


Kiron Type Institute 


Kiron Type Institute 5 


Tree తా. ఆ 


Kiron Type Institute 


Kiron Type Institute 6 


